శైశవ కథనాలు 


కథల సంపుటి 


గౌరాబత్తిన కుమార్‌ బాబు 


మున్ను డి 


ఈ కథల సంపుటిలో మొత్తం పదకొండు కథలు కలవు. ఈ కథలన్నీ ప్రతిలిపిలో ప్రచురితమైయ్యాయి. “ముసలి ప్రాణం” 
ఈనాడు కథా విజయం - 2019 పోటీలకు పంపాను. మను-లాలా,దౌడు గుజ్టాలు మజియు శ్రీ పర్వతం కథలను 
తెలుగు-వెలుగు పత్రికకు పంపగా అవి ఎంపిక కాలేదు. ఈ కథలు నేను కథకుడిగా మారాక శైశవ దశలో రాసినవి 
కాబట్టి “శైశవ కథనాలు” అని పేరు పెట్టాను. ఈ సంపుటిలో రెండు పాత ఆంగ్ల కథల అనువాదాలు కూడా ఉన్నాయి. ఈ 


కథలు పాఠకులకు ఏ కొంచెం మంచి అనుభూతిని కలిగించినా నా యత్నం సఫలమైనట్లే అని భావిస్తాను. 
ఇట్లు, 


గౌరాబత్తిన కుమార్‌ బాబు 


“ FOR FREE CIRCULATION” 


మను-లాలా 


అది దట్టమైన నల్లమల అడవుల మధ్యన వెలిగొండలలో ఉన్న కలిమిలి ప్రాంతపు తిరుగుబాటుదారుల స్థావరం. 
కలిమిలి ప్రాంతపు పాలెగాడైన గొబ్బూరి జగ్గరాయలుకు వ్యతిరేకంగా ఐదు సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నారు 
వీరు మను-లాల అనే ఇద్దరి నాయకత్వాన. జనావాసాల మధ్య ఉంటూ దళానికి సమాచారం చేర వేసే కాళప్ప 
రహస్యంగా స్థావరానికి చేరుకున్నాడు. మను-లాల అధ్వర్యంలో దళ సభ్యులంతా సమావేశమయ్యున్నారు. కాళప్ప 
మనుతో “నాయకా! జగ్గరాయలు మన స్థావరం ఎక్కడో చెబితే పదివేల టంకాలు బహుమతి ఇస్తానని ప్రకటించాడు.” 
అప్పుడు మను - “మరేం పర్లేదు కాళప్ప , మనం ఇప్పుడుంటున్న స్థావరం దుర్భేద్యమైనది. వారు ఇక్కడికి చేరే లోపే 
మన కాపలా వాళ్ళు మనకు సమాచారం అందించేస్తారు. అప్పుడు మనం తేలిగ్గా తప్పించుకోవచ్చు”. లాల దళ 
సభ్యులతో మాట్లాడుతూ - “ వెంకటరాయల పరిపాలన అనంతరం రాజ్యంలో సింహాసనం కోసం అంతజుర కుట్రలు 
పెరుగుతాయి, ఆ సమయంలో కలిమిలి దుర్గంపై నుండి జగ్గరాయలు పోరు సల్పుతాడు. ఈలోపుగా మనం కలిమిలి 
దుర్గానికి ప్రధాన ద్వారం గుండా కాకుండా రహస్యంగా ప్రవేశించే మార్గాన్ని కనుగొనాలి” అని ఆ బాధ్యతను దళ 


సభ్యుడైన లింగయ్యకు అప్పగిస్తాడు. 


కలిమిలి లోని జగ్గరాయలి కోటలో అతని అమల్దారు వెంకటయ్య జగ్గరాయలుతో ఇలా చెబుతున్నాడు - “ ప్రభూ! 
సోమశిల ప్రాంతంలో తమ సమీప బంధువైన కటికనేని గోపాలకృష్ణయ్య నాయకత్వంలో రైతులు కంచెపుల్లరి 
చెల్లించడానికి నిరాకరించారు.” అప్పుడు జగ్గరాయలు - “వెంకటయ్యా! దీనిని ఇలానే వదిలేస్తే పుల్లరి చెల్లించడానికి 
మిగిలిన ప్రాంతాల రైతులు కూడా నిరాకరిస్తారు.కాబట్టి రైతులకు పుల్లరి చెల్లించమని తాఖీదులు ఇవ్వండి.ఎదురు 
తిరిగిన వారిని చెరసాలలో బంధించండి.రేపు మేము చక్రవర్తి సభకు హాజరవ్వడానికి చంద్రగిరి వెళ్లున్నాం,తిరిగి 


వచ్చేసరికి ఈ సమస్య సమసి పోవాలి”. 


ఇదిలా ఉండగా,ఐరోపా ఖండం నుండి ఆంగ్రేయులు వర్తకం నిమిత్తమై భారతదేశంలో అడుగిడారు. ఒక దుభాషీ 
సాయంతో చంద్రగిరిలోని వెంకటరాయల ఆస్థానంలోకి విచ్చేసి, వ్యాపార నిమిత్తమై గిడ్డంగులు నిర్మించుకోవడానికి స్థలం 
ఇవ్వాలని అర్థించారు.అప్పుడు వెంకటరాయలు మంత్రివర్గంతోనూ, స్థానిక పాలెగాండ్లతోనూ చర్చించి, శ్రీకాళహస్తి 
పాలెగాడు దామెర్ల వెంకటాద్రినాయుడు అధీనంలోని చెన్నపట్నం గ్రామాన్ని ఆంగ్లేయులకు ఇచ్చాడు. ఎప్పటినుంచో 


సామ్రాజ్యంలో బలీయమైన శక్తిగా ఎదగాలనుకుంటున్న జగ్గరాయలు ఆంగ్లేయులతో దోస్తీ కుదుర్చుకున్నాడు. 


అప్పటి విజయనగర సామ్రాజ్యంలో పాలెగాండ్లు రెండు వర్గాలుగా ఉన్నారు. ఒక వర్గానికి జగ్గరాయలు నాయకుడు 
కాగా,మరో వర్గానికి మల్లూరు ప్రాంత పాలెగాడైన వెలుగోటి యాచమనాయకుడు నాయకత్వం వహిస్తున్నాడు. 


యాచమనాయకుడి తమ్ముడి కొడుకైన వెంకటాద్రినాయుడు వీరుడే కాక మంచి మనస్తత్వం కలవాడు. 


ఇంతలో కలిమిలి ప్రాంతంలో రైతాంగ పోరాటం ఉధృతమయ్యింది.మను-లాలా దళం కూడా ఈ పోరాటంలో జత 
కలవడంతో పోరాటం సాయుధ రూపం తీసుకుంది. ఈ పోరాటంలోనే మను-లాలా దళాన్ని కూడా 
తుదముట్టించాలనుకున్నాడు నిరంకుశుడైన జగ్గరాయలు. ఇందు నిమిత్తమై తన కోటలో 
సమావేశమైనాడు.జగ్గరాయలు తన సైనికాధికారి కోటప్ప తో ఇలా అంటున్నాడు - “ కోటప్ప! మనకు పక్కలో బల్లెంలా 
మారిన మను-లాలా దళాన్ని ఈ పోరాటంలోనే మట్టుబెట్టాలి. రాపూరు సమీపంలో పన్ను కట్టని రైతులపై సాయుధ 
చర్య తీసుకోండి,ఆ సమయంలో తప్పక వారీ దళం దాడి చేస్తుంది. ప్రక్కన కాచుకుని ఉన్న మరో పటాలాన్ని వారి పై 
దాడి చేసి అంతం చేయమను.” వారు అనుకున్న విధంగానే లాలా నేతృత్వంలోని దళం సైన్యం పై దాడి చేసింది. 
వెనువెంటనే ప్రక్కన కాచుకుని ఉన్న మరో పటాలం వారిపై దాడి చేసింది. ఉధృతంగా సాగిన పోరులో బాణం దెబ్బ తిన్న 


లాలా అమరుడయ్యాడు. తిరుగుబాటు దారుల బలం సగం తగ్గించానని జగ్గరాయలు సంబరపడ్డాడు. 


జగ్గరాయలు రైతాంగ పోరాటాన్ని అణచివేస్తున్న సమయంలోనే చక్రవర్తి వెంకటరాయలు అనారోగ్యం భారిన పడి 
మరణించాడు. మరణించే ముందు వెంకటరాయలు తన అన్న కొడుకైన శ్రీరంగరాయలును వారసునిగా 
నియమించాడు. శ్రిరంగరాయలును యాచమనాయకుడి వర్గం బలపరచగా, జగ్గరాయలి వర్గం వెంకటరాయలి గోళక 


సంతానమైన ప్రౌఢ రాయలును చక్రవర్తిగా చేయడానికి ప్రయత్నాలు చేయసాగారు. 


రాజ్యంపై పట్టు కోసం కాచుకుని ఉన్న జగ్గరాయలు శ్రిరంగరాయలిని సకుటుంబంగా చంపించాడు.దీంతో ఉగ్రుడైన 
యాచమనాయకుడు జగ్గరాయలి వర్గంపై యుద్ధం ప్రకటించాడు. జగ్గరాయలు కలిమిలి దుర్గంపై దాగి సైన్యాన్ని 
యుద్దానికి తోపూరు వద్దకు పంపాడు. యాచమనాయకుడు వెంకటాద్రినాయుడిని కలిమిలి దుర్గంపై దాడికి 


పంపాడు.యాచమనాయకుడు తంజావూరు రఘునాధనాయకుని సాయంతో తోపూరు వద్ద భీకరంగా పోరు సల్ప 


సాగాడు. వెంకటాద్రినాయుడు తన సైన్యంతో సహా పాలాంకోట వద్ద కాపు కాసాడు.పాలెంకోట కలిమిలి దుర్గానికి 


సమీపాన ఉన్న గ్రామం. 


లాలా మరణంతో సగం బలం కోల్పోయి నిస్తేజంగా ఉన్నది తిరుగుబాటు దారుల దళం. ఆ సమయంలో వచ్చిన 
లింగయ్య మనుతో - “నాయకా! కలిమిలి దుర్గానికి రహస్య మార్గాన్ని కనుగొన్నాను.ఈ మార్గం గుండా దళం ప్రవేశించి 
ఆకస్మికంగా దాడి చేస్తే, జగ్గరాయలిని తేలిగ్గా మట్టుబెట్టవచ్చు.”అప్పుడు మను - “లింగయ్య! ప్రస్తుతం దుర్గంలో చాలా 
ఎక్కువ సైన్యం ఉంది.వెలుగోటి వారి వెంకటాద్రినాయుడు కలిమిలి దుర్గం పై దాడికి పాలెంకోట వద్ద కాపు గాచి 


ఉన్నాడు. మనం ఈ సమాచారం వారికి అందించిన ఎడల ఈ పాలెగాడి పీడ విరగడవుతుంది.” 


ఐదుగురు అనుచరులను వెంట బెట్టుకుని మను వెంకటాద్రినాయుడుని పాలంకోట వద్ద కలిశాడు. కలిమిలి దుర్గంలో 
ప్రవేశించడానికి రహస్య మార్గంతోపాటు ఆ ప్రాంతంలో జగ్గరాయలి అరాచకాల గురించి,తమ పోరాటం గురించి 
విశదపరిచాడు. అవి వినిన వెంకటాద్రినాయుడు, జగ్గరాయలిని జయించిన అనంతరం వారు చెప్పిన సమస్యలను 


పరిష్కరిస్తానని మాటిచ్చాడు. 


మరుసటి రోజు వేకువజామున రహస్య మార్గం గుండా జగ్గరాయలి పై మెరుపు దాడి చేశాడు వెంకటాద్రినాయుడు. 
దుర్గం లోపల భీకరంగా సాగిన పోరులో జగ్గరాయలు చనిపోయాడు. కలిమిలి దుర్గంపై వెలుగోటి వారి పతాకం ఎగిరింది. 
దుర్గాన్ని జయించడానికి సహకరించిన మను ను అమల్‌ దారుగా నియమించి , వారి దళాన్ని తన సైన్యంలో కలుపు 
కున్నాడు వెంకటాద్రినాయుడు. కలిమిలి గ్రామానికి తన పేరిట వైష్ణవ నామమైన 'వెంకటగిరి' గా పేరు మార్పు చేశాడు. 
గుంట మడుగు అవతలి ఒడ్డున ఉన్న సీతారామపురం అనే గ్రామాన్ని మనూకు దానమివ్వగా, ఆ గ్రామం పేరు 


'మనులాలపిట' గా మార్పు చెందింది. 


దౌడు గుజూలు 


అది 18వ శతాబ్దపు ద్వితీయార్ధం. ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారత దేశంపై పట్టు బిగిస్తున్నరోజులవి. దక్షిణ భారతంలో 
ఉన్న మైసూర్‌ సంస్థానం కంపెనీ వారికి వైరి పక్షంగా ఉండగా, గోల్కొండ, ట్రావెన్కోర్‌ సంస్థానాలు మిత్రులుగా ఉన్నాయి. 


ఆర్కాట్‌ నవాబు మీద కొత్త,కొత్త ఒప్పందాలతో కంపెనీ పట్టుబిగించింది. 


క్రీ.శ 1760 నాటికి వెంకటగిరి సంస్థానాధీసుడిగా బంగారుయాచమనాయుడు - ౨ ఉండేవాడు. ఇతని తండ్రి సర్వజ్ఞ 
కుమార యాచమ నాయుడు. ఇతనికి బంగారుయాచమనాయుడే కాక పెదయాచమనాయుడనే మరొక కుమారుడు 
కలడు. అన్నదమ్ములు ఇరువురూ కలహాలతో వెంకటగిరి సంస్థానాన్ని ఉత్తర ఖండం, దక్షిణ ఖండంగా విభజించి , 
ఆర్కాట్‌ నవాబు దగ్గర నుండి వేరు వేరు సన్నదులు గైకొన్నారు. ఉత్తర ఖండం పెదయాచమ చూసుకోగా, దక్షిణ ఖండం 
బంగారుయాచమ చూచుకునేవాడు. పెదయాచమనాయుడు నిస్సంతుగా మరణించడంతో ఉత్తర ఖండం కూడా 
బంగారుయాచమ పరమైనది. ఇతనికి కూడా సంతానం లేకపోవడంతో బంధు వర్గమైన అలవలపాటి కుటుంబం నుండి 


ఒక బాలున్ని దత్తత చేసుకున్నాడు. ఆతడే కుమారయాచమనాయుడు. 


క్రీ.శ 1776లో వెంకటగిరి నగరులోని బొడ్డు చావికలో కుమారయాచమనాయుడు వారికి పట్టాభిషేకం జరిగింది. ఆ 
కాలంలో ఆర్కాట్‌ ప్రాంతంలోని వెంకటగిరి,కాళహస్తి, కార్వేటి నగరం, సైదాపురం మొదలైన వాటిని పడమటి పాళాలని 
అనేవారు. వెంకటగిరి సంస్థానం ఆర్కాట్‌ నవాబుకు , అతని ద్వారా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి మాత్రమే జవాబుదారీ 


వహించేది. ఆ రోజుల్లో వెంకటగిరి దివాన్‌ గా ఖాన్‌ సాహెబ్‌ ఉండేవారు. 


క్రీ.శ 1782లో మైసూర్‌ సంస్థానాధీశుడు హైదర్‌ అలీ, కంపెనీ మధ్య మొదటి మైసూర్‌ యుద్ధం ఆరంభమయ్యింది. 
యుద్ధ సమయంలో తన అజమాయిషీలో లేకపోయినా పడమటి పాళాల వారికి సైన్యాన్ని పంపవలసిందిగా హైదర్‌అలీ 
తాఖీదులు పంపాడు. తాఖీదు అందుకున్న దివాన్‌ ఖాన్‌ సాహెబ్‌ , నగరులో కుమారయాచమనాయుడితో 
సమావేశమయ్యి విషయం వివరించాడు ఇద్దరూ లోతుగా చర్చించిన తరువాత కుమారయాచమనాయుడు ఆస్థాన 


లేఖఖుడిని పిలిచి హైదర్‌అలికీ ఈ విధంగా రాయమన్నాడు :- 


“మైసూర్‌ సంస్థానాధీశుడు నవాబ్‌ హైదర్‌ అలీ వారికి వెంకటగిరి సంస్థానాధీశుడు రాజా వెలుగోటి 
కుమారయాచమనాయుడు వ్రాయునది. నవాబ్‌! మీరు పంపిన తాఖీదు అందినది. మేము తెలియజేయునది ఏమనగా 
: వెంకటగిరి సంస్థానపు సన్నదు మాకు మొఘల్‌ చక్రవర్తి అయిన బౌరంగజేబు ఇచ్చియున్నారు. వారి ద్వారా ఆర్కాట్‌ 
ప్రాంతానికి నవాబులుగా నియమితులైన వారికి మాత్రమే మేము లోబడి యుండవలసి యున్నది. మైసూర్‌ 


సంస్థానానికి వెంకటగిరి యెన్నడూ లోబడి యుండలేదు. అదియునూ గాక ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారితో జరిగిన 


ఒప్పంద ఫలితంగా ఆర్కాట్‌ నవాబు వారికి లోబడి యుండవలసియున్నది. కావున మేము మీకు సైన్య సాయం 


పంపలేము. అన్యదా భావింపవలదు.” 


మొదటి మైసూర్‌ యుద్దంలో హైదర్‌ అలీ ఆంగ్లేయుల పీచమణిచాడు. దీని తరువాత పడమటి పాళాలవారికి , ఇతర 
పాలెగాంద్లకూ మద్రాసు రావాల్సిందిగా ఆర్కాట్‌ నవాబు కబురుపంపాడు. కుమారయాచమనాయుడు రాణులతో, 


పిల్లగాండ్లతోనూ కలసి మద్రాసు బయలుదేరి వెళ్ళాడు. 


అక్కడ మైసూర్‌ లో విజయ గర్వంతో ఉన్న హైదర్‌ అలీ, సైనిక సాయం చేయలేదన్న అక్కస్సుతో వెంకటగిరి మీద 
దాడికి తన ఆశ్విక దళాన్ని పంపాడు. ఆ ఆశ్విక దళాలు మదనపల్లె సమీపంలో ఉండగనే వేగుల ద్వారా దివాన్‌ ఖాన్‌ 
సాహెబ్‌ కు సమాచారం అందింది. ముఖ్యమైన పత్రాలు, ఖజానా ఆ పాటికే కలిమిలి దుర్గంపై జాగ్రత చేసియున్నారు. 
దివాన్‌ ఖాన్‌ సాహెబ్‌ సమయానుకూలంగా ఆలోచించి రాజ బంధువులను, మిగులు ఖజానాను కలిమిలి దుర్గానికి 


తరలించాడు. నగరులో కొ ద్ది సైన్యం మటుకే ఉంచి , వెంకటగిరి ఊరి బయటకు ఎక్కువ పటాలాలను తరలించాడు. 


వెంకటగిరి ఊరి బయటే హైదర్‌అలీ ఆశ్విక దళాలను ముగ్గురు సిర్‌ దార్ల ఆధీనంలోని పటాలాలు అడ్డుకున్నాయి. సిర్‌ 
దార్లు హైదర్‌ అలీ సైన్యాధిపతులకు ఈ విధమైన ఆకస్మిక దాడి యుద్ద నీతి కాదని, మేము ఆర్కాట్‌ నవాబుకు 
బద్ధులైన వారిమి గనుకనే హైదర్‌ అలీ వారికి సైనిక సాయం పంపలేదని తెలియ జేశారు. కానీ విజయ గర్వంతో 
మరియు ప్రతీకారేచ్చతో ఊగిపోతున్న హైదర్‌ సేనలు సిర్‌ దార్ల మాటలు లక్ష్య పెట్టక యుద్ధానికి తెగబడ్డారు.కొన్ని 
గంటల పాటు వెంకటగిరి పటాలాలు, హైదర్‌ సేనలను నిలువరించినా, చివరకు యుద్దంలో ఓడిపోయారు, ముగ్గురు సిర్‌ 


దార్లు ఆ పోరాటంలో అసువులు బాశారు. 


అటు తరువాత హైదర్‌ సేనలు దోపిడీ మూకల మాదిరి వెంకటగిరి పట్టణంపై బడ్డారు. రాచ నగరును పూర్తిగా 
తగలబెట్టారు. ప్రాచీన ఆలయాలైన వరదరాజ స్వామి ఆలయాన్ని, రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కొల్లగొ ట్టారు. 
బ్రాహ్మణ అగ్రహారంలోని కొందరిని అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారు. చేనేత మగ్గాల షావుకార్ల కార్యాలయాలను 
కొల్లగొట్టారు. ఆవిధంగా హైదర్‌ “దౌడు గుజ్జాలు” వెంకటగిరిని దోచి,దగ్గం చేశాయి. కలిమిలి దుర్గంపై జాగ్రత్త చేయబడ్డ 


పత్రాలు,ఖజానా తప్ప రాచ నగరుతో సహా వెంకటగిరి ఊరు మొత్తం కాలి బూడిదయ్యింది. 


కుమారయాచమనాయుడు మద్రాసు నుండి తిరిగి వచ్చే సమయానికి అంతా బూడిద మయంగా ఉంది. ఆరేళ్ళ క్రితం 
తన పట్టాభిషేకం జరిగిన బొడ్డు చావిక అగ్నికి ఆహుతవ్వడం కుమారయాచమ మనసును కలచి వేసింది. ఊరు 
మొత్తం తిరిగి నష్ట పోయిన పట్టణ జనులను ఓదార్చాడు. మిగులు ఖజానా నుండి వారికి నష్ట పరిహారం 
చెల్లించాడు.”దౌడు గుర్రాల” వినాశనం నుండి దివాన్‌ ఖాన్‌ సాహెబ్‌ సహకారంతో మళ్ళీ వెంకటగిరిని విశాలమైన 


వీధులతో నిర్మించాడు. 


ఈ ఘటన మూలంగా వెంకటగిరిలో హైదర్‌ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్‌ లంటే వ్యతిరేక అభిప్రాయం 
ఏర్పడింది. దీని ఫలితం మైసూర్‌ మీద క్రీ.శ 1799లో పడింది. టిప్పు సుల్తాన్‌ అసువులు బాసిన నాల్లవ మైసూర్‌ 


యుద్దంలో పాల్గొనడానికి మద్రాసు నుండి బయలుదేరి వెళ్ళిన ఆంగ్లేయ సేనలతో వెంకటగిరి సేనలు కూడా కలిశాయి. 


తమలో తాము కలహించుకుంటూ భారతీయ సేనలు ఏ విధంగా ఆంగ్లేయులకు తమ స్వదేశాన్ని జయించడానికి 


ఊతమందించారో తెలపడానికి ఈ “దౌడు గుజ్జాల” కథ ఒక చక్కటి ఉదాహరణ. 


ఈ కథ పన్నెండవ శతాబ్దం ద్వితీయార్థంలో జరిగింది. 


నల్లగొండ సమీపంలోని అమ్మనగల్లు గ్రామ పరిధిలోని వ్యవసాయభూమిలో యాచడు నాగలితో సాగు చేస్తున్నాడు. అది 
చెవిరెడ్డి అనే మోతుబరికి చెందిన భూమి. నాగలికి భూమిలో ఏదో అడ్డు తగిలింది. యాచడు గడ్డపారతో చుట్టూ ఉన్న 
మట్టి తొలగించి, ఆ రాయిని బయటకు లాగాడు. ఆ రాయి మీద ఏవో రాతలు ఉన్నాయి.యాచడు చదువు రాని 
వాడవడంతో ఆ శిల మీది రాతలు చదువలేకపోయాడు. విషయం తన యజమాని చెవిరెడ్డికి తెలియజేశాడు. చెవిరెడ్డి ఆ 
శిలను శుభ్రపరచి,దాని మీద ఉన్న రాత పరిశీలించాడు. అది తన పై తరములలో ఏడవ వాడైన హేమాద్రిరెడ్డి 
వేయించిన శాసనం. ఆ శాసనంలోని సంగతి ఏమనగా - హేమాద్రిరెడ్డి పూర్వీకులు పశ్చిమ చాళుక్యుల దగ్గర 
మంత్రిత్వం నడిపి ఎంతో ధనం గడించి నిలువజేశారు. హేమాద్రిరెడ్డి ఆ సంపదంతా అమ్మనగల్లుకు నూరు యోజనాల 
దూరాన ఉన్నకారడవిలోని ఒక గుహలో దాచిపెట్టి,తనకు ఉన్న తాంత్రిక శక్తితో ఒక భేతాళుడిని సృష్టించి ఆ సంపదకు 
కాపలాగా పెట్టాడు. ఆ సమయంలో రాజ్యంపై శత్రువుల దాడులు పెరగడంతో,తన సంపద రక్షణ కోసం ఆ విధంగా 


చేశాడు. ఈ సంగతి తన కుటుంబీకులకు తెలియజేసేలోగానే శత్రువుల చేతిలో హేమాద్రి మరణించాడు. 


విషయమంతా అవగతం చేసుకున్న చెవిరెడ్డి తన పూర్వీకుల సంపద దక్కించుకోవడానికి నిర్ణయించుకుని, పౌర్ణమి 
రోజున తన గుర్రముపై ఎక్కి ఒంటరిగా అడవికి బయలుదేరాడు. అడవిలోకి ప్రవేశించగానే పెద్ద పెద్ద మజ్జి చెట్టుల 
నడుమ చిన్న రహదారి. ఆ దారి గుండా సాగిపోయాడు చెవిరెడ్డి. దారిలో అడ్డుగా ఒక పాడుబడిన దేవాలయం. ఏ 


విధంగా ముందుకు సాగాలో తెలియని చెవిరెడ్డి ,కిందకు దిగి తన గుట్టాన్ని చెట్టుకు కట్టివేసి,ఆ పాడు బడిన 


దేవాలయంలోకి వెళ్ళాడు. గాలి గోపురం దాటగానే మెట్లు.మెట్లు దిగ గానే మూల విరాట్టు ఉన్న గర్భాలయానికి దారి. 
గర్భాలయం చుట్టూ కోనేరు. ఆ దారి గుండా వెళ్ళి గర్భాలయం చేరాడు. లోన వెలసి ఉన్న శివలింగాన్ని భక్తితో 
మొక్కాడు చెవిరెడ్డి. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు మరిక చెవిరెడ్డికి. ఏమి చేయాలో పాలుపోక గర్భాలయం చుట్టూ 
కలియతిరిగ సాగాడు. ఇంతలో చీకటి పడసాగింది. తనతో తెచ్చుకున్న కాగడా వెలిగించుకున్నాడు. పరిశీలనగా 
చూడగా గర్భాలయం వెనుకగా కొలను అవతల మూసి వేయబడిన ఒక ద్వారం. ద్వారం దగ్గరకు ఎలా వెళ్ళాలో 
ఆలోచిస్తున్న చెవిరెడ్డికికొలనులో కృంగి పోయి ఉన్న దారి కనపడింది. ఆ దారి నేరుగా ద్వారం దగ్గరకు 
వెళ్లుంది.నెమ్మదిగా ఆ దారి గుండా వెళ్లి ఆ ద్వారం దగ్గరకు చేరాడు చెవిరెడ్డి. అతి కష్టం మీద ఆ ద్వారం తెరిచాడు 
చెవిరెడ్డి. ద్వారం తెరిచిన చెవిరెడ్డికి వెనుకనే చెట్ల నడుమ ఒక చిన్న గుహ కనపడింది.అడ్డుగా ఉన్న చిన్న చిన్న 
మొక్కలను కత్తితో ఖండిస్తూ తోవ ఏర్పరచుకుంటూ ముందుకు సాగి గుహ ద్వారం వద్దకు చేరాడు చెవి రెడ్డి. గుహ 
ద్వారాన్ని తెరవడానికి ఎతినించిన చెవిరెడ్డికి ఆ ద్వారాన్ని ఏ విధంగా తెరవాలో తెల్లము కాలేదు. పలు విధాలుగా 
ద్వారాన్ని తెరవడానికి ఎతినించి వల్లకాక అక్కడే ఉన్న బండరాయి పైన కూర్చున్నాడు. ఇంతలో భీకర ఆకారంలో 
ఉన్న ఒక భేతాళుడు చెవిరెడ్డి పైకి లంఘించాడు. చెవిరెడ్డి భీతిజెందక భేతాళుని పైకి కత్తి దూశాడు. చెవిరెడ్డి గుండెబలం 
చూసిన భేతాళుడు ముగ్గుడయ్యి సాధారణ రూపం ధరించి,చెవిరెడ్డి గుండెబలాన్ని కొ నియాడాడు.పిమ్మట తన తాతల 
సంపద గనుక దక్కించుకోవాలంటే తనకు నరబలి ఇవ్వవలసిందిగా కోరాడు భేతాళుడు, అంతట తాను గుహలోని 
సంపద అందజేసెదనని తెలిపాడు. భేతాళుని కోరిక విన్న చెవిరెడ్డి విషన్న వదనంతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. 
సంపద కొరకు చెవిరెడ్డి అడవికి ఏగిన సంగతి తన పనివాడు మరియు నమ్మిన బంటైన యాచడికి మటుకే తెలుసు. 
కానల నుండి తన యజమాని ఉత్త చేతులతో రావడం చూసి,యాచడు జరిగిన సంగతి తన యజమానిని అడిగి 


తెలుసుకున్నాడు. 


యాచడు అనాథ. దిగువ కులస్థుడు. తన యజమాని నరబలి ఇవ్వడానికి ఇచ్చగించక,సంపద వదులుకోవడానికి 
సిద్ధపడ్డాడు.తన కులము ఉన్నతి కోసం యాచడు బలికావడానికి సిద్ధపడి తన యజమాని వద్దకు వెళ్ళాడు. యాచడి 
నిర్ణయం తెలుసుకున్న చెవిరెడ్డి అచ్చెరువొ ందాడు.కానీ నరబలి ఇవ్వడానికి విముఖత జూపాడు. అప్పుడు యాచడు - 
“దొరా!తమరు మంచి వారు.మీకు సంపద దక్కితే మీ కిందనున్న ఎంతో మంది జీవితములు బాగుపడగలవు. నేను 
బలికి సిద్ధపడడంలో నా స్వార్థమూ ఉంది. పంచమజాతికి చెందిన మా కులమును తమరు ఉద్ధరించగలరని నా 


యోచన. బలి ముందు నావి మూడేమూడు కోరికలు. 


మీ వంశం వారు 


(1) మా కులదైవం పోలేరమ్మ తల్లికి ప్రతి ఏటా జాతర జరిపించాలి. 
(ii) ప్రతి ఏటా మా కులములోని మూడు జంటలకు పెళ్లి జరిపించి వారికి భూమిని దానమివ్వాలి. 


(iii) నా పేరును మీరు గోత్ర నామంగా చేసుకోవాలి. 


యాచడు చెప్పిన మాటలు విన్న చెవిరెడి యాచడిని బలివ్వడానికి సిదపడాడు. మార్లశిర పార్లమినాడు సంపద ఉన్న 
డ ధె డె గ ణి 


గుహ బయటే భేతాళునికి యాచడిని బలిచ్చాడు.ఆవిధంగా తన పూర్వీకుల సంపద దక్కించుకో గలిగాడు. 


జరిగిన వృత్తాంతం తెలుసుకున్న కాకతీయరాజు గణపతిదేవుడు చెవిరెడ్డిని పిలిపించి నల్లగొండ సీమకు 


అమరనాయకుడిగా నియమించాడు.ఇలా చెవిరెడ్డి వంశీకులు రేచర్ల గోత్రము వారై,సాగు వదిలి కత్తి చేబూనారు. 


డేరాగుంట 


అది పదిహేడవ శతాబ్దం ద్వితీయార్ధం. గోల్కొండ కోటలోని కుతుబ్దాహీ దర్బారులో బంగారుయాచమనాయుడు సుల్తాన్‌ 
తో సమావేశమయ్యున్నాడు.సుల్తాన్‌ కి కడప సీమలో మట్టి అప్పల రాజు అనే బందిపోటు పెద్ద సమస్యగా మారాడు. 
కడప సీమలో అతని దోపిడిలకు,దౌర్జన్యాలకు అంతులేకుండాపోయింది. సుల్తాన్‌ అతని పీడ వదిలించే బాధ్యత 
బంగారుయాచమ నాయుడు పై ఉంచాడు. 


బంగారుయాచమనాయుడు కుతుబ్దాహీ మన్సబ్దారు.ఉత్తర మల్లూరు అతని రాజధాని. అతని అధీనంలో ఉత్తర 
మల్లూరు సర్కారు, కంచి సర్కారు మజియు చంద్రగిరి సర్కారు ఉండేవి. బంగారుయాచమనాయుడు సుల్తాన్‌ ఆజ్ఞ 
గైకొని ఉత్తర మల్లూరు తిరిగి వచ్చాడు. 


అప్పలరాజు ముఠా ప్రాబల్యం కడప సీమలోని రాజంపేట, ఒంటిమిట్ట, మాధవరం,పల్లంపేట ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేది. 
మాధవరం గ్రామంలో పౌర్ణమి రోజున సంత.మాధవరం గ్రామమంతా నేత పని చేసుకునే సాలివాళ్ళు ఉంటారు. పౌర్ణమి 
రోజున నేతపని వారికి కూలీలు ఇస్తారు గావున,అదే రోజు సంత. ఆ ప్రాంతాల్లో సంత జరిగే రోజు సందడే సందడి. ఆ 
సంతలో దొరకని వస్తువు ఉండేది కాదు. సంత బాగా జరుగుతున్న సమయంలో హటాత్తుగా దాడి జరిపారు 
అప్పలరాజు ముఠా. ఒక గంట పాటు వ్యాపారులను,జనాలను ఇష్టారాజ్యంగా దోచుకుని ఉడాయించారు. అడ్డువచ్చిన 
ముగ్గురు సైనికులను పోట్టనబెట్టుకున్నారు. అప్పలరాజు ముఠా దోపిడీ తరువాత వెలిగొండలలోని తమ స్థావరం 
జేరారు. స్థావరానికి ఒక ఫర్లాంగు దూరంలో చెట్లతో కప్పబడి ఉండే ఒక గుహలో దోపిడీలో వచ్చిన సొమ్మంతా దాస్తారు. 


వేగుల ద్వారా దోపిడీ విషయం తెలుసుకున్న బంగారుయాచమనాయుడు ఉగ్రుడయ్యాడు.గోల్కొండ నుంచి వచ్చిన 
తాను,తేరుకునే లోపే ఈ దోపిడీ జరగడంతో మరింత రగిలిపోయాడు. కడప సీమకి పెద్ద ఎత్తున తన సైన్యం పంపి 
పహారా పెట్టించాడు. అప్పలరాజు ముఠా ఆచూకీ తెలిపిన వారికి బహుమానం ప్రకటించాడు. 


ఇదిలా ఉండగా వెంకటగిరి సర్కార్‌,సిద్ధవరం గ్రామంలో బంగారుయాచమనాయుడు ఒక మండపం,చిన్న గుడి 
నిర్మించాడు.వాటి ఎత్తనగోలుకై వెంకటగిరి బయలుదేరి వెళ్ళాడు. వెంకటగిరి వెళ్ళినప్పుడల్లా పాత జగ్గరాయలి రాతి 
కోటలోనే విడిదిజేసేవాడు బంగారుయాచమ నాయుడు. సిద్ధవరం గ్రామలోని మండపం,గుడి ఎత్తనగోలు ఉత్సవంలో 
సిద్ధవరం గ్రామానికి తన తల్లి పేరిట వరదమాంబాపురంగా నామకరణం చేస్తూ ఆ ఊరి ఆదాయాన్ని గుడికి దానం 
చేశాడు. అదే సమయంలో వెంకటగిరి కోటలో విడిది చేసి ఉన్న బంగారుయాచమనాయుడిని ఒక ఆగంతకుడు 
కలిశాడు. అతను అప్పలరాజు ముఠా సభ్యుడు. బీదరికం వల్ల ముఠాలో చేరినా,తరువాత ముఠా చేసే హత్యలు 
చూడలేక పారిపోయాడు. అప్పటి నుండి అప్పలరాజు ముఠా అతనిని మట్టుబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 
ఆ ఆగంతకుడు అప్పలరాజు ముఠా రహస్యాలను అంతా బంగారుయాచమ నాయుడికి ఎరుక పరిచాడు.వెతుక బోయిన 
తీగ కాలికి తగిలినట్లయింది. తన సైనికులను పిలిచి ఆ అగంతకునకు రక్షణ కల్పించి సురక్షిత స్థావరంలో 
ఉంచవలసిందిగా ఆదేశించాడు. అప్పలరాజు ముఠాను తుదముట్టించడానికి కలసిరావలసిందిగా కాళహస్తి పాలెగాడు 
దామెర్ల వెంకటాచలపతికి కబురంపాడు బంగారుయాచమనాయుడు. వెంకటాచలపతి అందుకు అంగీకరించి తగు సైన్యం 
పంపాడు. రాపూరు కనుమకు దగ్గరలో ఉన్న లక్కిరెడ్డిపల్లిలోని గుడిలో నిధి దొరికినట్టుగా పుకారు పుట్టించాడు 
యాచమ. ఆ నిధిని ఆ ఊర్లోని ఒక ఇంటిలో ఉంచినట్లు భ్రమింపజేసేందుకు ఒక ఇంటి బయట నలుగురు సైనికులతో 
పహారా పెట్టించాడు. తాను అనుకున్న విధంగానే అప్పలరాజు ముఠా దాడి చేసింది. అదే అదనుగా ఊరిలోనే రహస్యంగా 
కాపుగాచి ఉన్న బంగారుయాచమ, వెంకటాచలపతి మెరుపు దాడి చేశారు. భికరంగా జరిగిన పోరులో అప్పలరాజు 
ముఠాను మట్టుబెట్టాడు బంగారుయాచమ. అప్పలరాజు ముఠా రహస్యంగా దాచిన సోమ్మునంతా స్వాధీనం 
చేసుకున్నాడు. గోల్కొండ సుల్తాన్‌ 'షష్‌ హజర్‌ మన్సబ్దారో బిరుదుతో బంగారుయాచమనాయుడును సన్మానించాడు. 


అటు తరువాత,మొఘలాయ పాలకుడు బౌరంగజేబు దక్షిణాదిపై దండెత్తి కుతుబ్దాహీల రాజ్యాన్ని జయించాడు. ఆర్కాట్‌ 
ప్రాంతానికి జుల్సికర్‌ ఖాన్‌ ను, గోల్కొండ ప్రాంతానికి అసఫ్‌ జాహీలను నవాబులుగా నియమించాడు.దీంతో 
బంగారుయాచమనాయుడు, వెంకటాచలపతి లాంటి మన్సట్దార్లు జుల్సికర్‌ ఖాన్‌ అజమాయిషీ క్రిందకు వచ్చారు. అలా 
రోజులు గడుస్తుండగా, కొంతకాలానికి జుల్సికర్‌ ఖాన్‌ విధి నిర్వహణలో శ్రద్ధ వహించక,చక్రవర్తి పట్ల అవిధేయత 
చూపసాగాడు.దీంతో చక్రవర్తి జౌరంగజేబు, వీరుడిగా మణియు విధేయుడుగా పేరుగాంచిన బంగారుయాచమ 
నాయుడును ఆర్కాట్‌ నవాబ్‌ గా ప్రకటించాలనుకున్నాడు. ఢిల్లీలో ని తన మిత్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న 
జుల్సికర్‌ ఖాన్‌, ఎలాగైనా తెలివిగా బంగారుయాచమ నాయుడును మట్టుబెట్టాలనుకున్నాడు. 


ఆ రోజు మహర్నవమి, 1693వ సంవత్సరం.ఉత్తర మల్లూరు కోటలో ఆయుధ పూజ. సైన్యం మొత్తం ఆయుధాలను 
ప్రత్యేక పూజలో ఉంచారు. అదే రోజున జుల్సికర్‌ ఖాన్‌ ఉత్తర మల్లూరులో విడిది చేశాడు. తనను కలవవలసిందిగా 
బంగారుయాచమనాయుడికి కబురు పంపాడు.ఖాన్‌ దుష్ట పన్నాగం తెలియని బంగారుయాచమనాయుడు 
నిరాయుధుడిగా ఖాన్‌ వద్దకు వెళ్ళాడు. ఖాన్‌ ఉన్న డేరాలోకి వెళ్లి అతనిని కలుసుకున్నాడు.లోన కాలకూట విషం 
దాచుకుని పైకి ఆప్యాయత ఒలకబోశాడు ఖాన్‌. ఖాన్‌ కొంతసేపు మాట్లాడిన తరువాత ఏదో సాకుతో డేరా బయటకు 
వచ్చాడు.వెనువెంటనే డేరా త్రాడులను త్రెంపివేశారు ఖాన్‌ మనుషులు.డేరా క్రింద పడి బంగారుయాచమ మరణించాడు. 
నిరాయుధులుగా ఉన్న అతని మనుషులు ఏమీ చేయలేకపోయారు. ఖాన్‌ మనుషులు వారిపై దాడి చేశారు. వారిలో 
ఒకరు తప్పించుకోగా మిగతా వారు హతమయ్యారు.తప్పించుకున్న సైనికుడు కోట జేరి విషయం తెలియజేశాడు. 


బంగారు యాచమనాయుడి హత్య వార్త వినగానే, రాణి ,తమ కుమారులు సర్వజ్ఞకుమారయాచమనాయుడు,కుమార 
నాయుడు,పెంపుడు కొడుకు రామారావులను రాజబంధువు పసుమర్తికి, కోటలోని బ్రాహ్మణులకు మజియు పోలు అనే 
దాసికి అప్పజెప్పి తప్పించేసింది. రాణి తన కుమార్తెలతో సహా ప్రాణ త్యాగం చేసింది. జుల్ఫికర్‌ ఖాన్‌, తన సైన్యంతో సహా 
కోట చేరే సమయానికి వారికక్కడ రాణి మటియు యాచమనాయుడి కుమార్తెల శవాలు తప్ప ఎవ్వరూ చిక్కలేదు. 

రాజ బంధువు పసుమర్తి రాకుమారులను సాధుగడానుండి రాజ్యంచేస్తున్న జూపల్లి రామానాయుడి వద్ద విడిచి 
పెట్టి,జరిగిన ఘోరం తెలియజేశాడు. జూపల్లి రామానాయుడు  బంగారుయాచమనాయుడికి దగ్గర 
బంధువు.రామానాయుడు రాకుమారులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాడు. 


రామానాయుడి వద్ద ముఖ్యాధికారులుగా ఉన్నారు మల్లనాయుడు మజీయు అతని కుమారుడు గోపానాయుడు. 
గోపానాయుడిని రాకుమారులను రహస్యంగా చక్రవర్తి వద్దకు తీసుకెళ్ళి,జరిగిన ఘోరం వారికి తెలియజేసి, వారికి రాజ్యం 
ఇప్పించవలసిందిగా విన్నవించమని రామానాయుడు ఆదేశించాడు. 


సాధుగడాలోని తన వేగుల ద్వారా విషయం తెలుసుకున్న జుల్సికర్‌ ఖాన్‌ తొందరపడక, తానే స్వయంగా గోపానాయుడి 
కంటే ముందుగా చక్రవర్తిని కలసి బంగారుయాచమనాయుడిని చెంజి దుర్గాధిపతి చంపినట్లుగా,తాను రాకుమారులను 
రక్షించి రాజ బంధువుల ద్వారా సాధుగడాకు పంపినట్లు నమ్మింపజేశాడు. అంతేకాక రాకుమారులకు 
'వెంకటగిరి(కలిమిలి దుర్గం)" కేంద్రంగా జాగీరు ఇవ్వవలసినదిగా అర్ధించాడు. గోపానాయుడు రాకుమారులతో 
మొఘలాయ దర్బార్‌ చేరే సమయానికి రాకుమారులకు జాగీరు ఇవ్వమని చక్రవర్తి ఫర్మానా జారీ చేసేశాడు. దాంతో 
జరిగిన వృత్తాంతం చక్రవర్తి కి తెలియజేయక మిన్నకుండి పోయాడు గోపానాయుడు. అప్పటి నుండి బంగారు 
యాచమనాయుడి వంశస్టులైన వెలుగోటి వారికి వెంకటగిరి (కలిమిలి దుర్గం) కేంద్ర స్థానమయ్యింది. 


ఉత్తర మల్లూరు సమీపంలో బంగారుయాచమనాయుడి హత్య జరిగిన ప్రదేశం 'డేరాగుంట'గా పిలవబడుతూ ఆ దారుణ 
హత్యలకు మౌన సాక్షిగా మిగిలిపోయింది. 


అది 17వ శతాబ్దం.కలిమిలి మండలం మనులాలపేట గ్రామం. ఒకనాడు పొద్దున్నే గ్రామంలో పోతులూరు అల్లు 
పట్టుకుంటున్నాడు.పరుగు పరుగున వచ్చిన అతని పెళ్ళాం రాత్రి పూరిపాక లో పడుకున్న అతని తమ్ముడు రుద్రయ్య 
కనబడుటలేదని చెప్పింది. ఇద్దరూ హడావుడిగా ఇంటికి చేరుకున్నారు. పోతులూరుది మూడు అంకణాల పెంకుటిల్లు. 
ఆ ఇంట్లో తను,అతని పెళ్ళాం మరియు అతని కొడుకు ఉంటారు. అమ్మానాన్న గతించడంతో తమ్ముడి రుద్రయ్య 
బాధ్యత కూడా పోతులూరే తీసుకున్నాడు. రుద్రయ్య వయస్సు పదహారు సంవత్సరాలు. పెళ్ళోని పూరింట్లో ఉంటూ 
అన్నకు మగ్గం పనిలో సాయపడుతూ ఉంటాడు. ఒక ఏడాది కాలం నుండీ తమ్ముడిలో తీవ్రమైన వైరాగ్య భావనలు 
చూస్తున్నాడు పోతులూరు. ఇప్పుడు అకస్మాత్తుగా ఇంటి నుండి వెళ్లిపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే 
ఊర్లోని అయిన వాళ్ళను,పెద్దలను పిలిచి విషయం తెలిపి బయట ఊర్లకు వెళ్ళే వారికి తమ్ముడి సమాచారం తెలిస్తే 


తెలియజేయమని చెప్పవలసిందిగా చెప్పాడు. 


ఇంటి నుండి వెడలిన రుద్రయ్య కడప సీమ చేరాడు. కడప సీమలో వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్య పరంపరకు చెందిన 
వీరహుసేనయ్య చెంతకు జేరి ఆయన శిష్యరికం పొందాడు. ఆయన నుండి జీవ బ్రహ్మైక బోధ గూర్చి తెలుసుకోవడంతో 
పాటు జప ధ్యానాల గూర్చి తెలుసుకుని మఠంలో గురుసేవ చేస్తూ తీవ్రమైన మనో నిష్టలతో జపధ్యానాలు సాధన 
చేశాడు.కొంత కాలం వెలిగొండల్లోని నల్లమల అడవుల్లో తీవ్రమైన తపమాచరించాడు.తరువాత గురువాజ్ఞ గైకొని 


స్వగ్రామమైన మనులాలపేట చేరాడు. తమ్ముడు ఇంటికి తిరిగిరావడంతో పోతులూరు సంతసించాడు. 


తిరిగి వచ్చిన రుద్రయ్య మగ్గం పనితో జీవనం చేస్తూ ఊరి మొదట్లో తమ కుటుంబానికి చెందిన తావులో మఠం 
నిర్మించుకున్నాడు.మనులాలపేట,బంగారుపేట గ్రామాల్లో ప్రతి పౌర్ణమి నాడు షావుకార్లు నేతపని చేసేవారికికూలీ 
చెల్లిస్తారు. కావున ఆ రోజు మగ్గం పనికి సెలవు. రుద్రయ్య ప్రతి పౌర్ణమి రోజున గ్రామ ప్రజలకు కాలజ్ఞానం మరియు 


అధ్యాత్మిక సూక్కాలు బోధించేవారు. 


రుద్రయ్య మేనత్త మంగమ్మ అవసానదశలో మంచం మీద ఉంది. ఆమెను చూడటానికి వెళ్ళిన రుద్రయ్యతో తనకు శ్రీ 
కాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం చివరి కోరికయని,కానీ ఈఅవసానదశలో స్వామి చెంతకు వెళ్ళ 
లేకున్నానని బాధ వెలిబుచ్చింది. అప్పుడు రుద్రయ్య ఆమెను శివ పంచాక్షరీ జపం చేస్తూ ఉండమన్నాడు.అలా 
జపధ్యానంలో మునిగిన మంగమ్మను చీకటి ఆవహించింది. కొన్ని ఘడియల్లో దీపపు వెలుగులో వాయులింగ రూపము 
ధరించిన శివుడు దర్శనమిచ్చాడు.ప్రక్కనే ఉన్న రుద్రయ్య పలు స్తోత్రాలతో స్వామిని స్తుతించి, అర్చించాడు.అలా తృప్తిగా 


కన్నుమూసి శివైక్యమ్‌ పొందింది మంగమ్మ. 


గ్రామ ప్రజలు భాద్రపద మాసంలో ప్రతి ఐదు ఏళ్ళకు ఒక సారి నిర్వహించే పోలేరమ్మ జాతరకు చాటింపు వేశారు. కార్య 
బాధ్యతలు నిర్వహించవలసిందిగా రుద్రయ్యను అర్ధించారు. గ్రామ ప్రజలు అమ్మవారికి బలివ్వడానికి పొట్టేల్లు సిద్ధం 
చేయసాగారు. రుద్రయ్య మూగ జీవాల బలి వలదన్నాడు. బలివ్వకపోతే అమ్మ అగ్రహిస్తుందని గ్రామ ప్రజలన్నారు. 
అప్పుడు రుద్రయ్య ఆ మూగ జీవాలకు బదులుగా తనను బలివ్వమనగా ఊరి జనం విస్తు పోయారు.రుద్రయ్య 
అమ్మవారికి మూగ జీవాల రుధిర ధారలు గాక కట్టె పొంగళ్ళు, రక్త చందనం సమర్పించమన్నాడు. అంతేగాక 
అమ్మవారికి అలంకరించే వేపాకుల ప్రాధాన్యతను వివరించాడు.గ్రామంలో ప్రబలే మసూచీ చర్మ వ్యాధులకు ఏ విధంగా 
వేప నుండి బెషధాలను తయారు చేసుకోవాలో విశదపరిచాడు. (అలా రుద్రయ్య నిర్దేశించిన విధంగా ఎన్నో ఏళ్ళు జాతర 


జరుపుకున్న ఊరి వాళ్ళు కాలాంతరంలో మళ్ళీ పాత బాటే పట్టారు.) 


1676వ సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నాడు తాను జీవ సమాధి పొందుతానని రుద్రయ్య గ్రామ ప్రజలకు 
తెలియజేశాడు. రుద్రయ్య తన గ్రామంలోనే గాక కలిమిలి మండలంలోని అనేక గ్రామాల్లో తన కాలజ్ఞాన ,అధ్యాత్మిక బోధ 
చేయసాగాడు. కాలం గడిచి జీవ సమాధి పొందవలసిన సమయం ఆసన్నమయ్యింది. వందలాది గ్రామప్రజల 
సమక్షంలో జీవ సమాధిలోకి ప్రవేశించే ముందు తన వంశం వారిని పక్షం రోజుల తరువాత ఏకాంతంగా జీవ సమాధి 


తెరవమన్నాడు. తాను చెప్పే విషయం విని సమాధి మూసివేయవలసిందిగా చెప్పాడు. 


శ్రీ రుద్రయ్య వంశస్థుడైన కాళహస్తి అనే యువకుడు అత్యాశతో జీవసమాధిని వ్యవధి కంటే ముందే తెరిచాడు.లోన 
యోగ నిద్రలో ఉన్న రుద్రయ్య ఉగ్రుడై పైకి లేచాడు.దాంతో కాళహస్తి భీతిల్లాడు. ఉగ్రుడైన రుద్రయ్య కాళహస్తిని,అతని 
వారసులను శబలం భారిన పడమని శపించాడు. లోక కళ్యాణార్థమై తాను చేయమన్న పనిని భగ్న పరిచినందుకు 
శిక్షయని చెప్పాడు. పశ్చాత్తాపంతో వేడుకున్న కాళహస్తితో శాప ఉపసంహారం జరగదని కాకపోతే ఆ శాపం 
కుటుంబంలోని పెద్ద కుమారుడికి మాత్రం వర్తిస్తుందని, అయినప్పటికీ నియమనిష్టలతో, ధర్మబద్ధంగా జీవిస్తూ మార్గశిర 


శుద్ధ పంచమి నాడు ఒరటుచే తనను కొలచిన శాప ప్రభావం ఉండదని తెలిపాడు. 


సతిని 


అప్పుడు ఇక్ష్వాకు రాజు యశోధరుడు తన రాజధాని చంపాపురములోని తన కోటలో మంత్రి వర్గ సమావేశము 
నిర్వహించుచున్నాడు. యశోధరుడు అప్పటికే అంధక దేశంలోని పెక్కు భాగమును పాలించుచున్నాడు. రాజ్య 
విస్తరణకై తగు ప్రణాళికలు రచించవలసిందిగా మంత్రి వర్గాన్ని ఆదేశించాడు. మంత్రులు తొలుత వేంగీ దేశముపై 
దండయాత్ర జరుపుటకు నిర్ణయించారు. అదే సమయంలో , యశోధరునకు రెండవ కుమారుడు జన్మించాడు. అతనికి 


శ్రీధరుడు అనే నామమును ఒసంగినాడు యశోధరుడు. 


యశోధరుడు నిర్ణయించిన విధంగా వేంగీ దేశముపై దాడి జరిపి, ఆ దేశమును జయించినాడు. యుద్దము ముగిసిన 
పిదప యశోధరుడు వేంగినాడులోనే కొన్ని దినములు ఉండదలచినాడు. ఒకనాడు వేటకై కానలకు వెడలినాడు. వన్య 
మృగాలను వేటాడుతూ, వినోదం పొందుతూ ముందుకు సాగిపోయాడు.అలా ముందుకు వెళ్ళగా ఒక చక్కటి కోనేరు 
తారసపడింది. పూల చెట్టులు, పండ్ల చెట్టులు, వట వృక్షాలతో ఆ కోనేరు ఉన్న ప్రాంతం ఏంతో ఆహ్లాదకరంగా ఉంది. 
కోనేరులోకి దిగడానికి పాడుబడిన మెట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న వట వృక్షాల వెనుకగా ఒక రాతి మండపం 
ఉంది. పూర్వమెవరో రుషివర్యులచట తపమాచరించినట్లున్నారు. తన సైనికులతో అచటకు కృష్ణా నది ఎంత దూరాన 
ఉందో చూచి రావాల్సిందిగా ఆదేశించాడు. ఆ ప్రాంత సౌందర్యానికి ముగ్ధుడైన యశోధరుడు అచట ఒక నగరాన్ని 
నిర్మించి, దానిని తన రాజధానిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక శుభ సమయాన నగర నిర్మాణము చేపట్టి, 
అనతి కాలంలోనే పూర్తి చేసినాడు. ఆ నూతన నగరానికి 'ప్రతిపాలపురము' అని పేరు ఒసంగినాడు. ప్రతీపాలపురము 
నుండి రాజ్యము చేయు సమయంలో యశోధరునకు మూడవ కుమారుడు జన్మించినాడు.ఆ బిడ్డకు ప్రియబలుడనే 


నామమును ఒసంగినాడు. 


కాలం గడచి యశోధరుడు వృద్ధాప్యంలో పడ్డాడు. యశోధరుడు జైన మతాన్నిఅవలంబించేవాడు. తన ముగ్గురు 
కుమారులనూ పిలచి, పెద్ద కుమారుడిని సింహాసనం అధిష్టించవలసిందిగా,మిగతా ఇద్దరి కుమారులనూ రాజ్య భారం 
పంచుకోవలసిందిగా కోరాడు. తాను శేష జీవితాన్ని సన్యాస దీక్షలో గడపడానికి నిర్ణయించుకున్నట్లు కుమారులకు 
తెలియజేశాడు. కానీ అతని ముగ్గురు కుమారులూ రాజ్యాధికారం పట్ల విముఖత చూపారు. వారు ముగ్గురూ కూడా 
తండ్రితో పాటే సన్యాస దీక్ష తీసుకోవడానికి ఆసక్తి చూపారు. తుదకు ఎలాగోలా తన చిన్న కుమారుడైన ప్రియబలుడిని 


రాజ్యాధికారం చేపట్టుటకు ఒప్పించి, మిగతా ఇద్దరు కుమారులతో కానలకు ఏగాడు. 


అది కృష్ణానదీ తీర ప్రాంతమున అడవిలో ఉన్న జైన ఆచార్యుడు విస్వసేనుడి ఆశ్రమము. వారు ముగ్గురూ ఆచార్యుని 
వద్దకు ఏగి, వందనము జేసి తమకు సన్యాస దీక్ష ఒసగ వలసిందిగా అర్థించారు. ఆచార్యుడు అందుకు సమ్మతించి, 
వారి ముగ్గురుకీ జైన ధర్మ సూక్మాలను ఎరుక పరచి, సన్యాస దీక్ష ఒసంగినాడు. విస్వసేనుడి ఆశ్రమానికి యోజనము 
దూరంలో 'జటాశిఖరము' అను కొండ ఉన్నది. యశోధరుడు, అతని కుమారులు అనంతవీర్యుడు, శ్రీధరుడు కలసి ఆ 
కొండ పై ఆవాసము ఏర్పరుచుకున్నారు. కఠిన జైన నియమాలను పాటిస్తూ కాలం వెలిబుచ్చారు. కొలది కాలంలోనే 
యశోధరుడు, అతని పెద్ద కుమారుడు అనంతవీర్యుడు మోక్షము పొందారు. శ్రీధరుడు మటుకు తన మోక్షమును 
వాయిదా వేసుకుని జనులకు జైన ధర్మాన్ని బో ధిస్తూ, కాలం గడప సాగాడు. వేంగీనాడు,పలనాడు,వెలనాడు 


ప్రాంతములలో 'అకళంకుడు' అనే పేరిట కీర్తి పొందాడు. 


ఇదిలా ఉండగా ప్రతిపాలపురము రాజధానిగా ప్రియబలుడు సువిశాల రాజ్యమును పాలించసాగాడు. ఒకనాడు 
ప్రియబలుడు తనకు ప్రియమైన తోటలో సంచరించుచుండగా పాము కాటుకు గురయ్యాడు. కరచినది కాల నాగు 
కావడంతో ఒళ్ళంతా కాలకూట విషం ప్రాకి ప్రియబలుడు మరణించాడు.అప్పుడు ప్రియబలుని మంత్రి ఇంద్రప్రభువు 
రాజ్యములో అంతఃకలహాలు చలరేగకుండా తక్షణ చర్యలు తీసుకుని అత్యవసర మంత్రివర్గ సమావేశమేర్పరిచాడు. 
మంత్రివర్గమంతా జటాశిఖరముపై జైన దీక్షలోనున్న శ్రీధరుడను రాజును చేయుటకు నిర్ణయించిరి. కానీ శ్రీధరుడు 


ఒప్పుకుంటాడా అనే సందేహంతో నగరమును సందర్శింపమని శ్రీధరుడిని ఆహ్వానించారు. 


శ్రిధరుడు ప్రతిపాలపురము లోని రాజభవనానికి విచ్చేసాడు. ఇంద్రప్రభువు రాజ్య పరిస్థితిని శ్రీధరునకు తెలియబేసి, 
రాజ్యాధికారం చేపట్టవలసిందిగా కోరాడు. శ్రీధరుడు అధికారం చేపట్టడానికి విముఖత జూపాడు. ఇంద్రప్రభువు ఈ 
సమయంలో మీరు రాజ్యాధికారం చేపట్టకపోతే ఇక్ష్వాకు రాజ్యం పతనమయిపోతుందని  శ్రీధరునకు 
ఎరుకపరిచాడు.తుదకు ఎలాగోలా మంత్రి వర్గం శ్రీధరుడిని అధికారం చేపట్టేందుకు ఒప్పించింది. శ్రీధరుడు సన్యాస దీక్ష 


వదలి అధికారం చేపట్టాడు. 


సామంతరాజు వీరసేనుడి కుమార్తె అహల్యను వివాహమాడాడు,వారికి కలిగిన కుమారునకు యశోధరుడని నామకరణం 
చేశాడు. కొన్ని ఏళ్ల తరువాత శ్రీధరునకు సతి వియోగం కలిగింది. శ్రీధరుడు తన కుమారుడు యశోధరుడు పెరిగి పెద్ద 


అయ్యాక రాజ్యాధికారం అతనికి అప్పగించి మరల దీక్ష చేబూని కానలకు వెడలినాడు. 


పలనాటి సమీపాన కృష్ణానదీ తీరాన ఉన్న ఒక పర్వతముపై శ్రీధరుడు తపమాచరించాడు. అక్కడ ఒక వటవృక్షము 
క్రింద శ్రీధరుడు సిద్ది పొందాడు. శ్రీధరుడు తపమాచరించిన పర్వతము శశ్రీపర్వతము' అని ప్రసిద్ధి గాంచింది. శ్రిధరుడు ఏ 


చెట్టు క్రింద సిద్ధి పొందాడో, ఆ చెట్టుకు సిద్ధవటమని పేరు కలిగినది. 


అమరత్వం 


శాతవాహన చక్రవర్తి వాశిష్టీ పుత్ర పులమావి అమాత్యుడు నాగార్జునుడు.మాధ్యమిక సిద్దాంతాన్ని ప్రతిపాదించి 
మాహాయాన బౌద్ద ప్రచారమొనరించుచున్నాడు.కృష్ణా నదీ తీరాన ఉన్న శ్రీ పర్వతం మీద విశ్వవిద్యాలయాన్ని చక్రవర్తి 
ప్రోత్సాహంతో నడపసాగాడు. ఆచార్యుడు తత్వశాస్త్రంలోనే గాక వైద్య,రసాయన శాస్తాలలో దిట్ట. 


ఒకనాడు చక్రవర్తి ఆచార్యుడిని పిలిచి తాను అమరత్వం గురించి వైద్యశాస్త్రంలో ప్రక్రియలున్నాయని ఇటీవలే 
తెలుసుకున్నానని ,పరిశోధించి దానికి సంబంధించిన బౌెషధం తయారు చేయమని ఆదేశించారు. అటువంటి ప్రక్రియ 
వైద్య శాస్త్రంలో లేదని ఆచార్యులకు తెలిసినా,చక్రవర్తికి వెంటనే చెప్పినట్లెతే అగ్రహిస్తారని మిన్నకుండిపోయారు. 

పక్షం రోజుల తరువాత ఆచార్యుడు చక్రవర్తి వద్దకు వచ్చి తాను బెషధం తయారు చేయడం మొదలుపెట్టానని ,కానీ ఈ 


లోపు ఇరువురం కంటకశైలకు వెళ్ళి తారాదేవి ఉపాసన చేసి రావాలని చెప్పాడు. రెండు రోజుల తరువాత ఆచార్యుడు 


చక్రవర్తి కలసి కంటకశైల బయలుదేరి వెళ్లారు. 


మార్గమధ్యమంలో అడదడిచే నిర్వహించబడుతున్న వృద్ధాశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆచార్యుల వారు చక్రవర్తికి 
ఒక్కొక్కరి వ్యధ గురించి చెప్పసాగారు.'నా' అన్న వాళ్ళను కోల్పోయిన అనేక మంది దీన గాథలు వినిపించారు. అవి 
విని చక్రవర్తి ఎంతో మనోవేదన చెందారు. 

అప్పుడు ఆచార్యుల వారు ,చక్రవర్తితో ప్రభూ! విధి వ్రాత వలన వారు 'నా' అన్న వాళ్ళను పోగొట్టుకుని 
వ్యధజెందుతున్నారు.అమరత్వం పొందితే మానవుడు కూడా తన ముందే తన వాళ్లందరిని పోగొట్టుకుంటము చూడాలి. 
తన వాళ్ళందరినీ పోగొట్టుకుని తాను ఒక్కడే బ్రతికి ఏమి చెయ్యాలి. యముడు లెక్కలు మార్చాలనుకోవడం 
మానవధర్మం కాదు అని అన్నారు. 


ఆచార్యుడి మాటలు విన్న చక్రవర్తి సత్యం బోధపరచుకున్నారు. 


ఉత్తరానుభూతి 


నా పేరు ఆనంద్‌. వృత్తి రిత్యా ఛార్జర్డ్‌అకౌంటెంట్‌ ని. హైదరాబాద్‌ లోని ఒక కార్పొరేట్‌ సంస్థలో పని చేస్తున్నాను. ఆ రోజు 
ఆదివారం కావడంతో ఇంటి పట్టునే ఉన్నాను. నా దగ్గర ఉన్న పోత్తములను అరలో ఒక క్రమ పద్ధతిలో పెట్టే పనిలో 
పడ్డాను. పొత్తములను చదవడం నా కిష్టమైన పనులలో ఒకటి. 'వీరేశలింగం-వెలుగునీడలు' అనే పొత్తము నుండి ఒక 
ఉత్తరం జారి క్రింద పడింది. ఆ ఉత్తరాన్ని కాస్త పరిశిలనగా చూశాను. అది ఇంటర్మీడియట్‌ చదువుతున్నపుడు నా 
మిత్రుడు లక్ష్మి నారాయణ రాసింది. సర్దే పని ప్రక్కన పెట్టి ఆ ఉత్తరం చదవనారంభించాను. క్షణాల్లో జ్ఞాపకాల 
దొంతరలోకి అడుగుపెట్టాను. అది 2001వ సంవత్సరం.అప్పుడు విజయవాడలో ఇంటర్మీడియట్‌ 
చదువుతున్నాను.లక్షినారాయణ ఉత్తరంలో వ్రాసిన విషయాలు చదువుతున్న నాకు, నేను ఇంటర్లో ఏ విధంగా 
కామర్స్‌ గ్రూప్‌ తీసుకున్నది గుర్తుకు వచ్చింది. అప్పట్లో పదవ తరగతి పూర్తి చేసిన చదువరులకు రెండు లక్ష్యాలు 
నిర్దేశింపబడివుండేవి. ఒకటి ఇంటర్లో బై.పి.సి గ్రూప్‌ తీసుకుని మెడిసిన్‌ సీటు కోసం యతినించడం లేకపోతే ఎం.పి.సి 
గ్రూప్‌ తీసుకుని ఇంజనీరింగ్‌ సీటు కోసం ఎతినించడం. నేను పదవ తరగతి పూర్తి అయిన తరువాత సైన్సు గ్రూప్ల మీద 
ఎవగింపుతో కామర్స్‌ గ్రూప్‌ తీసుకుంటానన్నాను. ఆ నిర్ణయాన్ని మా నాన్న ప్రతిఘటించారు. కామర్స్‌ గ్రూప్‌ అంటే 
ద్వితీయ శ్రేణి చదువరులు తీసుకునే గ్రూప్‌ అని ఆ రోజుల్లో ఒక అభిప్రాయం ఉండేది. నేను చదివేది జ్ఞానాన్ని 
ఆర్జించడానికి గానీ, డబ్బు సంపాదించడానికా? అని అజ్ఞానం తో కూడిన ఆదర్శావాదాన్ని ప్రకటించాను. అసలు కారణం 
సైన్సు గ్రూపులలో ఉండే పోటీ వాతావరణం అంటే భయంతో కూడిన అయిష్టత. సైకాలజీ పరి భాషలో “1౯2902015౧. 
ఏదయితేనేమి నా మాటే నెగ్గించుకుని కామర్స్‌ గ్రూపులో చేరాను. నా నిర్ణయం నచ్చక పోయినా , కళాశాల లో చేర్చే 
విషయంలో ఎంతో శ్రద్ధ వహించారు మా నాన్న గారు. బాగా వెతికి కామర్స్‌ గ్రూపులు మాత్రమే చెప్పే కళాశాలలో 


చేర్పించారు. తండ్రికి మించిన బంధువు లోకంలో లేదన్నది అందుకే విష్ణు సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో. 


లక్ష్మి నారాయణ ఉత్తరంలో కార్పొరేట్‌ కళాశాలల్లో చదువరులు ఎదుర్కునే ఒత్తిడి గురించి రాశాడు. కార్పొరేట్‌ కళాశాలల 
వారు తమ మధ్య ఉన్న పోటీలో గెలుచుటకు చదువరుల మధ్య పోటీ తత్వాన్ని పెంచేవారు. స్వామీ వివేకానంద 
చెప్పినట్లు చదువరులు తమతో తాము పోటీపడుట మాని సహ చదువరులతో పోటీ పడ యత్నం లో పడిపోయేవారు. 
ఈ నాటికీ కూడా అదే పరిస్థితి కదా! కళాశాలల్లో అధ్యాపకులు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గారి వాక్కు ' కలలు 
కనండి వాటిని సాకారం చేసుకోండి' అని నిరంతరం గుర్తు చేసే వారు. అదేంటో నాబోటి వాడికి అసలు అర్ధం అయ్యేది 
కాదు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తానొక ముఖ్య కార్యనిర్వహణ అధికారి నంటూ 


రాష్ట్రాన్ని ఒక వ్యాపార సంస్థ గా మార్చివేశారు. దేశాన్ని కార్పొరేట్‌ వాతావరణం కమ్ముతున్న రోజులవి. 


చాలినంత ధనము లేకపోతే మనిషికి మనఃశాంతి ఉండదు, అదే ధనము అవసరానికి మించినా మనణాంతిని 


హరిస్తుంది. అదే వైరుద్యం,వైచిత్యం. ఆనాటి వాతావరణం మరింత ఉధృతమయ్యి గ్రామీణ భారతాన్ని నిర్వీర్యం 


చేసిందిపుడు. 


ఇంతలో సెల్‌ ఫోన్‌ మ్రోగింది. తామరతంపర లాంటి జ్ఞాపకాల లోకంలో ఉన్న నా మనసు తిరిగి ఈ లోకంలోకి వచ్చింది. 
ఫోన్‌ ఎత్తితే ఏదో వాణిజ్య ప్రకటన. మళ్ళీ కుర్చీలో కూర్చున్న నేను, ఆ ఉత్తరం వైపు ఒక సారి చూశాను. వాట్స్‌ఆప్‌, 
ఫేస్బుక్‌ లలో ఎన్ని వందల మంది మిత్రులు ఉన్నా ఆత్మీయ పలకరింపుల కొరవడిన ఈ రోజుల్ని తలచుకుని బాధ 


కలిగింది. వాట్స్‌ఆప్‌, ఫీస్సుక్‌ లలో చాటింగులు 'ఉత్తరానుభూతి' కలుగ జేయట్లేదని నిటూర్చి మళ్ళీ పొత్తాలు సర్దడం 


కొనసాగించాను. 


ముసలి ప్రాణం 


నేనండీ 'ఆనంద్‌'. ఉత్తరానుభూతి కథ చదివారుగా,ఇప్పుడు ఇంకో కథ చెప్పబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే కథ 
నేను ఛార్జర్డ్‌ అకౌంటెన్సీ చదివే రోజుల నాటిది.నేను,నా మిత్రుడు చిరంజీవి కలసి విజయవాడలోని పటమటలంకలో 
ఉంటూ సి.ఏ చదువుకునే వాళ్ళం. పొద్దున లేచిన దగ్గర నుండి కోచింగ్‌ కేంద్రం, పొత్తాలూ అంటూ సమయం గడచి 
పోయేది. అది నాలుగు అంతస్థుల ఇళ్ళ సముదాయం. లిఫ్ట్‌ లేకపోవడంతో మెట్లు ఎక్కి,దిగే వాళ్ళము. మూడవ 
అంతస్థులో బయట ఎప్పుడూ ఒక ముసలాయన కొల్లాయి గుడ్డ కట్టుకుని,చొక్కా లేకుండా కనపడే వాడు.ఏ రోజూ 


మేము అంత పరిశీలనగా పట్టించుకున్నది లేదు. 


సి.ఏ చదువుతో పాటు మధ్యలో ఏ కొంతో ఖాళి సమయం దొరకినప్పుడు నచ్చిన పొత్తాలను సేకరించి చదివేవాడిని. 
ఒకరోజు లెనిన్‌ సెంటరులో పచార్లు చేస్తుండగా రెండవచేతి పొత్తాల అంగడిలో చతుర్వేదములు వచన రూపములో 
నున్న ఒక పొత్తము కనపడింది. బేరమాడి ఆ పొత్తాన్ని రూ.50కి కొనుగోలు చేశాను. ఖాళీ సమయంలో ఆ పొత్తము 
చదువనారంభించాను. అందులో నన్ను ఆకట్టుకున్న అంశం శ్రాద్ధం. ఆ పొత్తములో శ్రాద్ధం గురించి ఈ విధంగా 
రాయబడి ఉంది :-“తల్లి ప్రత్యక్ష దేవత,సంతానాన్ని రక్షించే వాడు తండ్రి.అతను ప్రజాపతితో సమానం.తండ్రి కూడా తల్లి 
లాగా దేవతా స్వరూపమే.తండ్రి యందు గౌరవం, ప్రేమానురాగాలు ఉన్నవాడే నిజమైన పుత్రుడు. పంచమహాయజ్ఞాలలో 
పిత్రుయజ్ఞం ఒకటి. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం.అయితే ఇది జీవించి ఉన్న తల్లిదండ్రులకే వర్తిస్తుందని యజుర్వేదం 
తెలియజేస్తుంది. తండ్రికి భోజనాది సమస్త సౌకర్యాలు కల్పించాలి.తల్లిలాగే తండ్రి కూడా సర్వదా 
పూజ్యనీయుడు.వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రతిరోజూ శ్రద్ధాతర్పణాలు చేయాలి.ఇవి జీవించి ఉన్న వారికే 
చేయాలి,ఎందుకంటే మరణించిన వారికి ఇవి సాధ్యం కాదు. చనిపోయిన వారికి సేవ చేయడం,తృప్తి పరచడం భౌతికంగా 
సాధ్యమయ్యే పని కాదు. అందువలన జీవించి ఉన్న తల్లిదండ్రులకు శ్రద్ధతో సేవ చేస్తూ,వారికి అన్నాదులిచ్చి తృప్తి 
పరచడం,గౌరవించడం పిత్రు మహాయజ్ఞమనబడుతుంది.అంతగానీ నేటి సమాజంలో వ్యవహారంలో ఉన్నట్లు 
చనిపోయిన తల్లిదండ్రులకు పెట్టేవి ముమ్మాటికీ శ్రద్ధ తర్పణాలు కావు. చనిపోయిన తరువాత వారి ఆత్మ వేరే 
శరీరంలోకి ప్రవేశిస్తుంది.” అది చదివిన తరువాత తల్లిదండ్రుల పట్ల బాధ్యతను సాక్షాత్తు ఆ భగవంతుడే రచయిత 
రూపంలో వచ్చి గుర్తుచేసినట్లు అనిపించింది. మేము అప్పుడప్పుడు వాహ్యాళికి ప్రకాశం బ్యారేజ్‌,దుర్గగుడి పరిసరాలకు 


వెళ్ళే వాళ్ళము. అక్కడ ఘాట్లలో పెట్టబడే శ్రాద్దతర్పణాలను జూచి ఇది అంతయూ వృధాయే కదా అనిపించేది. 


మాకు పొద్దున పూట కోచింగ్‌ కేంద్రంలో తరగతులు ఉండేవి. మధ్యాహ్నం గది పట్టునే ఉంటూ చదువుకునే వాళ్ళము. 
మాకు గది బయట స్నానాల గది మరియు మరుగుదొడ్డి ఉండేవి. ఒకనాడు మధ్యాహ్నం మరుగుదొడ్డిలోకి 
వెళ్ళగా,ఎవరో మలవిసరనజేసియుండి,దుర్గంధబూయిష్టంగా ఉన్నది. చేసేది లేక మేమే శుభ్రపరచుకున్నాము. ఆ 


తరువాత కూడా నాలుగైదు సార్లు ఆ విధంగా జరిగింది.ఎవరీపని చేస్తున్నారా అని విచారించగా మా అనుమానం 


మూడవ అంతస్థులోని ముసలాయన పై నిలిచింది. కానీ చేసేది లేక గమ్ముగుండి పోయాము. అపార్ట్‌ మెంట్‌ లోనే 
ఉంటున్న చిరంజీవి బంధువుల ద్వారా ఆ ముసలాయనను వారి కొడుకు,కోడలు సరిగా చూడని విషయం 
తెలుసుకున్నాము. ఆయన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్య పోయి ఒంటరిగా మిగిలిపోవడంతో చివరిలో ఆ 


దుసితి పటింది. 
థె ట్‌ 


ఒక రోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో నేను,చిరంజీవి తేనీటికి బయటకు వెళ్ళివస్తూ,అప్పుడే అపార్ట్‌ మెంట్‌ 
లోకి అడుగుపెట్టాము. ఇంతలో దభీమని మా ముందు ఏదోపడింది.ఏదో మూట అనుకున్నాము.తీర చూస్తే ఆ 
ముసలాయన.ఆయనను చిరంజీవి కాళ్ళ దగ్గర పట్టుకోగా,నేను తల దగ్గర పట్టుకున్నాను.అప్పటికే ఆయన తల పగిలి 
రక్తస్రావం అవుతుంది. నా చేతికి ఆయన రక్తం బాగా అంటింది. కొన్ని నిమిషాల్లో అందరూ వచ్చి,ఆ ముసలాయనను 


ఆసుపత్రిలో చేర్చారు. కానీ మరుసటి రోజు మేము వినకూడని దుర్వార్త విన్నాము. 


పదకొండవ రోజు ఆయన కొడుకు అపార్ట్‌ మెంట్‌ లోనే ఘనంగా దినం,సంతాప సభ జరిపాడు. ఆ తంతు అంతా చూసిన 
నాకు చతుర్వేదముల పొత్తములోని శ్రాద్ధం గురించిన అసలు అర్థం గుర్తుకు వచ్చి కాసేపు నిర్వేదం అలముకుంది. ఆ 
చేదు ఘటన జరిగిన రోజు ఆ ముసలాయన నెత్తురు కాస్తా నా చొక్కాకు అంటింది. ఆ ముసలిప్రాణానికి 


గుర్తుగా,తల్లిదండ్రులకు శ్రద్ద చేయవలసిన సేవలకు హెచ్చరికగా ఆ చి క్కాను అలానే ఉంచేశాను. 


Flying Horse 
peal oy 
Once upon a time, there was a nawab in Persia. He had one son, by name Feroz Shah and one 


daughter, by name Jahanaaraa. 


Every year, the nawb used to celebrate peer festival auspiciousy and ostentatiously. 
Singers,artistes and poets would visit the nawab’s palace from various kingdoms to display their 


talent and to get awards and rewards. 


In that year, an old artiste came to the nawab’s palace during peer festival with his wooden 
horse. On looking at the wooden horse, the fellow artistes started making funny comments at 
the old aged artiste. He reacted sharply over the comments and hastened with counter 


remarks. 


Nawab examined the sculptures brought by artistes and purchased the fine,artistic sculptures. 
Nawab saw the wooden horse and enquired about its speciality with the old aged artiste. He 
replied to the nawab that this is not an ordinary wooden horse, it can fly in the sky.lt seemed 
implausible to the nawab. He asked the old aged artiste to prove the capability of the horse 
before him. He further asked the artiste to travel to Chandana hill which is 100 yojanas away 
from the palace and to obtain dates from the tree which was located at the mosque on the 


Chandana hill. 


Upon receiving permission from his excellency, the old aged artiste climbed the horse and 
pressed the button. Leaving the exclamatory marks on the faces of members in the court hall, 
the wooden horse flied into the sky. Within a meantime, the old aged artiste returned to the 


court hall with the dates. 


Since the old aged artiste proved the capacity of the wooden horse, the nawab started 
bargaining for the horse. To the surprise of the nawab and other court members, the old aged 
artiste brazenly asked to marry the princess Jahanaara to him. The nawab being in a state of 


ambivalence, couldn’t react to the old aged artiste. 


Then nawab’s son Feroz Shah questioned the actual capacity of the horse. He said that the 


artiste might have performed a magic. He expressed an intention to test the horse personally. 


He climbed on to the horse and pressed the button. Within seconds, the horse flied and 
disappeared into the sky. The faces of court members became pale. They waited for Feroz 


Shah’s return till evening. Frustrated nawab ordered for the imprisonment of the artiste. 


On the otherside, Feroz Shah who was flying in the sky trembled due to the acceleration of the 
horse. Nothing on the earth was visible to him. His heart filled with nostalgia. Reminiscences of 
his parents and friends came to his mind one after another. Slowly his mind became stable, 
then he searched for stop button. But he couldn’t find it anywhere. Out of frustration, he 
caught hold of ears of the horse. Then, the horse reduced the speed and started landing on the 
earth. It finally landed on a multi storyed building. It was mid night. Attentively, he entered the 
building. He noticed a princess on a gold plated building. He was attracted to the beauty of the 
princess. On looking at the logos affixed to the walls of the building, he understood that he 
landed at Bengal (Vanga). Till the morning, he waited in a secret place. Morning, he came to the 
light. On noticing stranger in the fort, the soldiers imprisoned him and placed him before the 
king. During the enquiry, Feroz Shah showed royal emblem usually carried by royal family 
members of Persia. King of Vanga recognised and enquired about the entire episode. The king 
said that he would make arrangements for the return journey to Persia. He requested Feroz 


Shah to be at Bengal as their guest for a week. Feroz Shah accepted the king's request. 


During his period of stay at Bengal, he developed friendship with princess Jhansi. Soon she too 
fell in love with Feroz Shah. On the day of return journey, Feroz Shah and Jhansi revealed their 
love before the king. He also delighted and conceded to marry his daughter to Feroz Shah. In 
fact, the king agreed to the marriage because of the ratification which was given to him by his 


ministers about Persian prince and owing to pristine image of Feroz Shah’s dynasty. 


Prince of Anga was nephew of Bengal king. He too wanted to marry Jhansi. He plotted a sketch 
to abscond Jhansi before her marriage with Feroz Shah. Before the marriage, he kidnapped 


Jhansi with a master plan and took her to capital city of Anga. 


King of Bengal was infuriated with this incident and prepared to wage a war on Anga. But Feroz 
Shah stopped him and said that he could rescue his fiancé. With the help of wooden horse, he 
entered the fort of Anga and fighted with soldiers. He then rescued Jhansi and both of them 


flied from the fort on the wooden horse. 


He happily married Jhansi and took her to Persia. Nawab of Persia delighted on return of his son 
and happily accepted his son’s marriage with Jhansi. He released the old aged artiste who was 


imprisoned. 
“Sometimes strange things happen in life with a purpose.” 
(Free translation of story published in July, 1947 Chandamama Telugu magazine) 


Story of a Miser 


Once upon a time, there was a miser in the village called Kalimili of Nellore Circar. He earned a 
lot of money. He used to do money lending business. He used to lend money with strict 
conditions and for heavy interest. While recovering the money, he did not spare any one. He 


would collect even the paise from the borrower by enforcing his rights on their properties. 


He neither donated any money to the needy people nor allowed his kith and kin to spend the 
money lavishly. He lived for 70 years and left for heavenly abode. There he was allowed to 
spend for few days. Thereafter, he was shifted to hell, the Kingdom of Yama. It is a place where 


human beings are punished for their sins. 


On the date of judgment, Yama sought the opinion of his court officials for punishing the Miser. 
One official suggested to burn the Miser with fire whereas the other one advised to left the 
Miser for Eagles. Next the prime minister of Yama, Chitragupta said to Yama that there is an 
excellent punishment for the Miser. He continued: “after the death of this Miser, his sons and 
daughters started spending the money lavishly. Let him allow going to his place with this subtle 
body and stay there for few days. This Miser swallowed the hard earned of his villagers by way 
of charging heavy interests. There is no other biggest punishment to a Miser than spending his 


money lavishly just in front of him”. 


(Free translation of a story published in Vidhyabhi Vardhani, Telugu magazine in August, 1920 edition) 


